బి ఆర్‌ పంతులు సమర్పించు 
వద్మినీ పిక్చర్ఫువారి 
“గాలి మేడలు” 
నిర్మాత దర్శకత్వం: బి. ఆర్‌. పంతులు 


ఇ నోటే నయులు 1 


+ యన్‌. టి. రామారావు * బేవిక 
+ యన్‌, వి. రంగారావు * యం. వి. రాజమ్మ 


+ జగ్ధయ్య * కమలకుమారి 
+ నాగయ్య * రమాబేని 

+ రమణారెడ్డి త చాలసరస్వతి 
4 రాజనాల * సత్యం 


* విశ్వనాధమ్‌, ఏ. ఏ, చి. ఎల మొవారు. 
స 
ఇక ప్లే టాక్‌ = 
ఘంటసాల * పి, బి. (శ్రీనివాస్‌ * మాథవపెద్ది సత్యం 


శికావ్రురం నాగేశ్వరరావు * రాఘవులు 
పి నుకీల * రేణుక ఇ రాణి 


*గాలిమేడలు* 


(కథా సం(గహం) 


ఒకగ్రామంలో పానకాలస్వామి, రంగ 
నాధం అనే యిద్దరు స్నేహితులు. రంగనాథా 
నికి తీవ్రమైన వ్యాధివల్ల హాస్పిటలుకు పోతూ, 
తల్లిలేని తన బిడ్డను పానకాలస్వామికి అప్ప 
జెప్పి, తను తిరిగి రాననే నిరాశతో కొంత 
డబ్బుగూడ యిచ్చి, పిల్లవాడికి చదువు సంధ్య 
లు జెప్పించమని చెప్పిపోతాడు. 

ఆడబ్బుతో తెలంగాణాలో భూములు కొనాలనే దురాశతో 
పొనకాలస్వామి ఆవూరునుంచి మకాం ఎశ్తేస్తాడు. పోతూపోతూం 
తాను రంగూను పోతున్నానని మురుగు పొరుగువారితో చెప్పి 
పోతాడు, 

తెలంగాణాలో భూములుకొని, దానికితోడు జమిందారు 
భూములు కవులుకు తీసుకుని ఫౌనకాలస్వామి సెద్దరైతు 
అవుతాడు. కొన్నాళ్ళకు అతనిభార్య గర్భవతియై మొగపిల్లవాళణ్ణీ 
కంటుంది. పెంపుడుకొడుకు కృష్ణుణ్ని పొలం పనులలో పెట్టి, కన్న 
కొడుకు మోహన్‌ కి చదువు చెప్పిస్తాడు పొనకాలస్వామి. వీల్లలు 
పెరిగి పెద్దవాళ్ళవుతారు. 

కృష్ణుడు బుద్ధిమంతుడు, తల్లిదండ్రులంకే భక్తి, గౌరవం, 
ఆవూళ్ళోశే నాగన్నీ అనే మరొకరెతు కూతురు లక్ష్మి అంకే 
కృష్ణునికి ఎంతో యిష్టం. యిద్దరూ డ్రేమించుకుంటారు. కాని 
పానకాలస్వామి అ పిల్లను తన చిన్నకొడుకు 'మోహన్‌కి యిచ్చి 
చేస్తానని, నాగన్న వద్ద ముంచే డబ్బు తీసుకున్నాడు. నాగన్న కూడ 
చదువుకున్న అల్లుడికోసం ఆశ పడ్డాడు, 


4 


యిది యిలా వుండగా, బస్తీలో చదువుతూన్న మోహన్‌ 
తానొక లక్షాధికారి బిడ్డనని నాటకమాడి జమిందారు కూతురును 
గ్రేమిస్తాడు. అల్లుడు ధనవంతుడని ఆశపడి జమిందారుగూడ పెళ్ళికి 
ఒప్పుకుంటాడు, 

లక్ష్మిని కృష్ణుడికిచ్చి చేయమని శాంతమ్మ తన భర్త పాన 
కాలస్వామిని [బ్రైతిమాలుతుంది. లక్షి్యిగూడ కృష్ణుణి పెళ్ళాడతానని 
పట్టుబడుతుంది. అది యిస్ట్రంలేని పానకాలస్వామి.- క నాళ 
మండిపడి _ అతను తన స్వంత బిడ్డ కాదన్న రహస్యం బయటపె 
అతన్ని . యింట్లోనుంచి వెళ్ళగొడతాడు. కృష్ణుడు Pranks 
వూరు వదిలి వెళ్ళిపోతాడు. 


పానక్షాలస్వామికి మరొక చిక్కు వస్తుంది, తన కొడుకు 
మోహన్‌ జమిందారుబిడ్డను చేపట్టబోతున్నా డని తెలిసి, సంతోషించి 
తానుగూడ కొడుకుతోపాటు నౌటకమాడుతాడు. లక్ష్మిని ఎలాగ 
యినా వదిలించుకోవాలని, ఆమెకు డబ్బిచ్చి, తన [ప్రియుడు కృష్ణ్ణుణి 
వెతికి 'తెచ్చుకోమని పంపిస్తాడు. యీ మోసం తెలియని నాగన్న 
తన కూతురుకోసం వెతుక్కుంటూ ఇళతాడు, 

లక్షి పట్నంలో తనబావ కనబడక, చివరికి కనకం అనే 
టీషావు పిల్ల దగ్గర తలదాచుకుంటుంది. 


మోహన్‌ పెళ్లి జరుగుతూండగా, నాగన్న అక్కడికివచ్చి, 
మోహన్‌ పానకాలస్వామి కొడుకని బయటపెడతాడు. జమిందారు 
ఉగుడై పానకాలస్వామిని మేడమిదనుంచి గెంకేస్తాడు, పానకాల 
స్వామి కాలు విరుగుతుంది. అదివరకే ఆస్తి పొస్తులన్ని అమ్మి వేసిన 
పానకాలస్వామి, భార్యతోసహా బజార్లపాలవుతాడు, 

రంగూన్‌ వెళ్లిన రంగనాధం ధనవంతు డై తిరిగి వస్తాడు. అతడు 
యిుంకా తనబిడ్డకోసం వెతుకుతునే వున్నాడు. కూలిచేసుకుని సొట్ట 
బోసుకుంటున్న కృష్ణుడు, రంగనాథం తన తండ్రి అని తెలియే 
కుండానే అతనివద్ద “నాకరుగా చేరతాడు, 


క్ట 


రంగనాధం జమందారుకు స్నేహొతుడు. ఒకరోజు తన బిడ్డ 
+ంగతి జమిందారుకు చెబుతుంటాడు. చాటునుంచి మోహన్‌ అంతా 
వింటాడు. రంగనాథాన్ని మోసంచేయడానికి ఒకప్లాన్‌ వేసి, తాను 
వరు పెంపుడు కొడుకుననీ, పొనకాలస్వామి అతనిభార్య 

చనిష్టోయారని ఒక కథ అల్లుతాడు. రంగనాధం అతనే తన బిడ్డ 

అనుకొని కొడుకునీ, కోడల్ని “యింటికి తీసుకు వెళతాడు. 

ఆక్కడ యిదివరకే నౌకరుగా వున్న కృష్ణుడు మోహనుని 
చూచి, అతని మోసం అంతా గ్రహిస్తాడు. తన యజమానిని మోసం 
చేయడం సహించలేక, మోహన్‌ని బయటికి నడవమంటాడు, 
మోహన్‌ తెల్లవారేలోపల ఎవరికీ తెలియకుండా వెళ్లిపోతానని 
చెబుతాడు. కృష్ణుడు సరేనంటాడు, 

కాని _ కుతంత్రాలలో సిద్ధహ స్తుడైన మోహన్‌ అంత తేలికగా 
పోతాడా ? 

కృష్ణుడే తన కుమారుడని రంగనాధానికి ఎలా తెలుస్తుంది ? 

పాపంచేసి (పాయిళ్చి త్రం అనుభవించిన పొనకాలస్వామి 
వృీమవుతాడు ? 

అమాయకంగా నమ్మి మోసపోయిన వారు కొందరు! 
"అమాయకులను నమ్మించి "మోసం చేసినవారు కొందరు! ఈ రెండు 
వర్ణాలలో అంతిమ విజయం ఎవరిది ? 

కథ ఆ సాంతం వెండితెరపై చూచి ఆనందించండి | 


పద్మినీ పిక్చర్పువారి 
* గాలిమెడలు * 
* పాటలు * 


హు నూ 


పాట చెం, 1 రచన : ఆది శేషా గ్‌ 


యాలపదాలేసుకుంటూ 

యీలపాట పాడుకుంటూ 
కల్లానికి కుప్పవేయరా - ఓరాయుడో 
మెల్లంగా ఎడ్ల దోలరా ॥యోల 
పొద్దుపొడిచి బారడెక్కె - 

"రేపకొుండ గాయుచుండె 
చద్దియన్న మారగించి _ బుట్ట.తట్ట నెత్తి నెట్టరా ఓరాయుడో 
బొల్లిగి మత్త మ్సుంద్లు తోలరా ॥యాల 
ఎగువచేను పొల్లులేదు _ - దిగువచేను పొట్టులేదు 
ముందుకేడు అప్పుదీరు _ ధరణి దేవి నీ. పక్షమురో, ఓరాయుడ్‌ 
ధాన్యలక్షి గాదె నింపఠా ॥యాల 
పార్టీలు నీకు పడవు _ పక్షాలతో పనిలేదు 
కాకాలు పట్టవీవు - ముల్లుగజ్జ మూల బెట్టి తే, ఓరాయుడో 
లోకమంతా చీకటగునురా ఇయాల 
పోలేరు పోతురాజు _ గణపయ్య దయయుంే 
మన కేమి కొదువలేదురా-మనచే ఈరాజ్యమంతరా, ఓరాయుడో 
మన మాటకి ఎదురులేదురా 1యాలపదా 


పాట నెం, 8 రచన : (శ్రీరామచంద్‌ 
పాడినది: రేణుక 
కృష్ణా - కృష్ణా 
మంచిమాకేరా-మంచిమా కురా రారా 
మంచిమాయేరా 
చెలియ మనసు తెలుసుకోరా 
పిలుపు వినరారా ॥మంచి 
మనసులోని మమతలన్నీ 
పూలు పూసెనురా 


అలుక వల పలుకవేల పిలువు వినరారా 

మంచిమాకేరా రారా మంచి మాశేరా ॥మంచి 
కన్నెరాధ నిన్ను గోరి వేచియున్నదిరా 

నీదు తలపే మధురబాశ్లే మదిని కలచెనురా 

నీవులేక నిలువలేను పిలుపు వినరారా 

మంచిమాకేరా రారా మంచిమా కేఠా ॥మంచి 
కలనుగన్న గాలిమేడ ఇలను నిలిచెనురా 

చెలిని చేరి చెలిమి కలువు 

పిలువు విన రారా 

మంచి మాకేరా రారా మంచిమాసేరా ॥మంచి 


పాట చెం. శీ రచన: సమ్ముడ్రాల 
పాడినది : ఘంటసాల్క రేణుక 


లక్షీ: ఈ మూగచూపేల బావా 
మాటాడగా నేరవా 


ఓహా మాటాడదే బొమ్మా 
నీదరినే చేరి మాటాడనా 
రెప్పేయకుండా ఒకే తీరునా 
నువూ చూస్తే నా కేదో సిగ్గవుతది 
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్లులే 

౧ ౧ సా! 
చెయి చేయీ చేరా విడిపోవులే 


॥ఈ మూగ 
లక్షిశ్చైణ చల్లగ నీ చేయి నన్నంటితే 
చటుకున నామేను జల్లంటది 
కృష్ణ :- నా ముందు నిలుచుండి నువు నవ్వితే 
నా మనసే అదోలాగ జిల్లంటది ॥ఈ మూగ 
లక్ష్మా జ్యాగత్త బావా చెయీ గాజులూ 
ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు 
కృష్ణ = చాకునే ఎలుగెత్తి యీగాజులే 
యీవేళ మరేవేళ నున రోజులే ॥ఈ మూగ 
పాట నెం. 4 రచన : (శ్రీరామచంద్‌' 


పాడినది : సుశీల ఓ. బి. (్రీనివాన్‌ 


నిర్భల;- నవరాగాలు పాడింది వలా- 
మది నాట్కాలు ఆడింది చాలా 

మోహన్‌: హృదయాలు రెండు 
దరిచేరాయిగాన _ పలికాయి 


ఆలాపనా 


ర్తి 


నిర్భల:- (ప్రియ నీవేను నాతోడునీడ _ 
"నే జీవింతు నీ అనుగుజాడ 

మోహన్‌ :. మురిపాలుమోణ మన 
సరదాలుతీర _ జతగాను 


ఉందాము ఈరీతిగా ॥నవ స 
నిర్భల:-ఈవిరజాజి వికసించెనోయి - నా తొలిపూజ ఫలియించెనోయి 
నీదాననోయి నను విడనాడకోయి - నీ చెంత బతుకెంతో 
హాయిహాయి 
మోహన్‌ :-ఇక ఆకాశమే విరిగిపడనీ - ఒక క్షణమైన విడిపోము రాణీ 
కలనైనగానీ ఈఇలలోనగానీ _ యెడబా'కే దరిరాదు 
నామోపొనీ 
నిర నవరాగాలు పాడింది ఏలా-మది నాట్యాలు ఆడింది చాలా 
మోహ) హృదయాలు రెండు దరిచేరాయిగాన _ పలికింది ఆలాపనా 


పాట నెం.5 రచన" కొసరాజు 
పాడినది ఏ పిఠాపురం, రాణి 


ప్లాట్‌ = టీ హూవలోని పిల్లా - 
పూకైన కొం కొపిల్లా 
యీ వెజ్టిచూపులేలా ఈ 
వినరాదకే నాగోలా 

కనకం:_ ఇదియేమి పాడుగోలా _ 
నా నెంటబడుదువేలా 


10 
చాలించు (ప్రేమలీల _ 
సంతోషమాయె ఛాలా 
॥టీ షాన్న 
ఫ్లాట్‌:- వేశావు మారువేషం - 
చేశావు బలే మోసం 
చిక్కావులేవె కనకం _ 
ఇక నాకు నీవె లోకం 
కనకం:_ అబ్బబ్బ ఆంధ్రపులివి (వ 
వలపించు పెద్ద గిలివి 
నిను పొగడ ఎవరికలవి 
తెలిసిందిలే నీ తెలివి ॥టీ షాపు 
ప్లాట్‌:- సరసాలు కట్టిపెట్టు - 
నన్నొదిలి వెడితె ఒట్టు 
కనకం:- మనకెందుకు ఇక బెట్టు - 
నా మనసు నీడె ఒట్టు ॥టీ షాపు 


పాట నెం 6 రచన : ఆదిశేపూరెడ్డి 
పాడినది : రాఘవులు 


గాలిమేడ కూలిపోయెనురా - ఎండమావు లాయెనురా 
నీవుచేసిన పాపఫుణ్య'మే - లోకములో మిగులునురా 
కాలమంతా మనదిగాదు - ఎదురు తిరుగునురా 

నిన్ను కన్నకొడుకే శత్రువగుచు గెంటివేయునురా 
అంతులేని ఆశలవలన హాని కలుగునురా 

చెఅపకురా చెడెదవవే సామెత నీదేరా 


మోసములోనా ఈ ఇలశ్రాసము సున్నేరా 
ఇదియే నిజమూ వినరా 
పదుల మేలు జూడగ నీవు బాగుపషడెదవురా 
ఒఠుల కష్టములు నీవని ఎంచిన 
సౌఖ్యము కలుగునురా 
వేదన ఎందుకురా వెతదీరునులేరా _ 
ఇదియే నిజము వినరా 


పాట చెం, 7 రచన : సము(డాల 
పాడినది : ఘంటసాల 


మమతలులేని | మనుజులలోన 
ఎవరికి ఎవరో తం[డి తనయుడు ఎవరో, ఎవరికి ఎవరో 
ఏ కులమైనా నెల వెదియైనా - మదిలో కూరిమి జాలుగొనా 
పిలిచీ లాలించీ కొడుకు చందానా _ 
చూచిగాచే దాతే నాయనగాదా ॥మమతభు 

మాటలునమ్మో మనసూనీ ర _ దరికి దీసిన తండ్రులనూ 
చేవు(ని చందాన తలచి పూజించి - 

కొలువూ చేసేవాడే కొడుకవుగాటా ॥మమతలు 


శుభం! 


ముద్రణ : శ్రీ గాయత్రి, 


మాటలు 989 డి. వి, నరసరాజు 


పాటలు తలం సముద్రాల, కొసరాజు, 
అది శేషారెడ్డి, రామచంద్‌ 

మ్యూజిక్‌ ల టి, జి. లింగప్ప 
ఫొటోగ్రఫీ డైశెక్షరు ... డబ్లు, ఆర్‌, సుబ్బారావు 
ఫొటోగ్రఫీ యం. కర్ణన్‌ 
సౌండ్‌ ఇంజనీర్‌ ప పి. వి. కో శుశ్వరరావు 
సౌండ్‌ అ డి. వి. నాథన్‌ 
ఎడిటింగ్‌ sm అర్‌. దేవరాజన్‌ 
ఎడిటింగ్‌ అసిస్టెంట్సు ... వి.పి. కృష్ణన్‌. అర్‌. షణ్ముఖం 
మేకప్‌ వ హరిబాబు. పీతాంబరం, 
భద్రయ్య, శ్రీనివాస్‌ 

అర్జు బ్ర వర్‌తూర్‌కర్‌ 

పంట్‌ ఇ మాస్టర్‌ సాంబశివరావు 
సిలు ఆక్‌, వెంకటాచారి 
పబ్లిసిటీ a H. గావు | తారకా పబ్లిసిటీస్‌ 
స్టుడియో ల భరణి 
(ప్రో సెసింగీ నె విజయ లేబరేటరి 
అసిస్టైంట. డైరెక్టర్స్‌ అ డి. దశరథరామ రెడ్డి 

యన్‌, ఆర్‌. .పుట్టన్న 

విజయం రిలీజ్‌. 


SCS SSSSSSSS SSS. SSS. Ss 


నయ 


వ 


